అథ ఏకోనత్రింశో్కంధ్యాయ: 
శివ శకుల స్వరూము 
వాయురునాచ | 


నివేదయామి జగతో వాగర్ణాత్మ్యం కృతం యథా | షడధ్వవేదనం 
సమ్యక్‌ సమాసాన్న తు విస్తరాత || 1 


నాస్తి కశ్చిదశబ్దోర్లో నాపి శబ్దో నిరర్ధకః | తతో హి సమయే 
శబ్బస్సర్వస్సర్వార్దబోధకః || 2 


(ప్రకృతేః పరిణామోోయం ద్విధా శబ్దార్గభావనా | తామాహుః |పాకృతిం 
మూర్తిం శివయోః పరమాత్మనోః || 3 


శబ్దాత్మికా విభూతిర్యాసా |తెధా కథ్యతే బుధః | పూలా సూక్షా పరా 
చేతి సలా యా డుతిగోచరా || 4 


సూక్షాచింతామయీ |ప్రోకా చింతయా రహితా పరా | యా శక్తిసా పరా 
శక్తిసివతత §సమాగశయా || 5 


జ్లానశక్తిస మాయోగాదిచ్చోపోద్పలికా తథా | సర్వశకిసమష్టాత్మా 
శక్తితత్త్వః సమాఖ్యయా || 6 


సమస్తకార్యజాతస్య మూలప్రకృతితాం గతా | సైవ కుండలినీ మాయా 
శుద్దాధ్వపరమా సతి || 7 


సా విభాగస్వరూపైవ షడధ్వాత్మా విజృంభ*#*త | తత శబ్యాస్త 
యోధ్వాన్నస యశ్చార్దాస్సమీరితాః || 8 


సర్వేషామపి వై పుంసాం నొజశుద్ద్యనురూపతః | 
లయభోగాధికారాస్స్యుస్సుర్వతత్త్వవిభాగతః || 9 


కలాభిస్తాని తత్త్వాని వ్యాప్తాన్యేవ యథధాతథమ్‌ | పరస్యాః ప్రకృతేరాదౌ 
పంచధా పరిణామతః || 10 


వాయువు ఇట్లు పలికెను - 


జగత్తు వాగర్గముల స్వరూపము గలదిగా చేయబడిన విధానమును, 
దానిని ఆరు తెరంగులుగా తెలిసే విధానమును విస్తారముగా గాక, 
సంగ్రహముగా చెప్పెదను (1). శబ్దము లేని అర్థము గాని, అర్ధము 
లేని శబ్బము గాని లేవు, కావున, సమయమును బటి సర్వ శబ్దములు 
సర్వములగు అరములను బోధించును (2). ఈ శబ్దము మరియు 
అర్హము అనే రెండు రూపములలోనికి ప్రకృతియే పరిణామమును 
చెందినది. ఈ శబ్దారసముదాయము పరమాత్మలగు 
పార్వతీపరమేశ్వరుల స్వరూపమని చెప్పెదరు (3). శబ్బ్దరూపములో 
నున్న పరమేశ్వరవిభూతి స్తూల, సూక్ష్మ మరియు పర అను మూడు 
రకములుగా నున్నదని విద్వాంసులు చెప్పుచున్నారు. చెవికి వినబడే 
శబ్దము స్తూలము (4). ఆలోచన రూపములోనున్న శబ్దము సూక్ష్మము. 
ఆలోచనలకు అతీతమైనది పరాశబము. శివతత్త్వమును ఆశ్రయించి 
ఉన్న శక్తికి పరాశక్తి అని పేరు (5). ఈ శక్తి జ్ఞానశకితో గూడి ఇచ్చుకు 
బలమునిచ్చును. శక్తితత ము అను పేరు గల ఈ శక్తి 
శకులన్నింటియొక్క సమాహార స్వరూపము (6). ఆ శకితత్తమే 
కార్వములన్నింటియుక్క మూలప్రకృతి అయినది. ఆ మాయయే 
కుండలినీ రూపములోనుండి పరిశుదమగు సుషుమ్నామాగముగుండా 
(ప్రవహించి పరాశక్తితో కలియును (7). ఆ శక్తియే విభాగమును చెందిన 
స్వరూపము గలదై, ఆరు మాగములలో విజృంభించుచున్నది. 
వాటిలో మూడు శబ్దమునకు, మూడు అరమునకు సంబంధించినవని 
చెప్పుచున్నారు (8). మానవులందరికీ తమ శుదికి అనురూపముగా 
తత్త్వముల నన్నింటినీ విభాగము చేసి లయము చేయుటకు 
మరియు అనుభవించుటకు అధికారములు గలవు (9). 
సృష్టారంభములో పరాప్రకృతి అయిదు కళల రూపములో 
పరిణమించి యున్నది. ఆ తత్త్వములు ఈ కళలచే ఉన్నవి 
ఉన్నట్లుగా నిశ్చయము గా వ్యాపెంచ బడి యున్నవి (10). 


కలాశృ తా నివృత్తాదా$ః పర్యాప్తా ఇతి నిశృయః | మం।(తాధాా చ 
పదాధాా చ వర్ణాధాా చెతి శబ్దతః || 11 


భువనాధ్వా చ తత్త్వావాధ్వా కలాధ్వా చార్తతః క్రమాత్‌ | అత్రాన్యోన్యం 
చ సర్వేషాం వ్యాప్యవ్యాపకతోచ్యతే || 12 


మం[తాస్సర్వాః పదైర్యాబా వాక్యభావాత్తుదాని చ | 
వర్ణెర్వర్ణసమూహం హి పదమాహురి$పశ్చితః || 13 


వర్ణాస్తు భువనైర్వ్యాప్తాస్తేషాం తేషూపలంభనాత్‌ | భువనాన్యపి 
తత్తొఘొరుత్స్పత్తాంతర్పహిః క్రమాత్‌ || 14 


వ్యాప్తాని కారణస్తత్త్వై రారబ్దత్వాదనేకశః |అంతరాదుతితానీహ 
భువనాని తు కానిచిత || 15 


పౌరాణికాని చాన్యాని విజేయాని శివాగమే | సాంఖ్యయోగప్రసిద్దాని 
తత్తాన్యపి చ కానిచిత్‌ || 16 


నివశా[స్త ప్రసిద్దాని తతోన్యాన్యపి కృత్న్నశః | కలాభిస్తాని తత్త్వాని 
వ్యాప్తాన్యేవ యథాతధథమ్‌ || 17 


పరస్యాః ప్రకృతేరాదౌ పంచధా పరిణామతః | కలాశ తా నివృత్రా 
ద్వా వ్యాప్తాః పంచ యథోత్తరమ్‌ || 18 


వ్యాపికాతః పరా శక్తిరవిభక్తా షడధ్వనామ్‌ | పరపకృతొిభావస్య 
తత్సత్త్వా చిివతత్త్వుతః || 19 


శక్యాది చ పృధివ్యంతం శివతత్త్వ్వసముదృవమ్‌ | న్యాప్తమేకేన తేనైవ 
మృదా కుంభాదికం యథా || 20 


నివృత్తి మొదలగు ఆ అయిదు కళలు వీటిని వ్యాపించుటకు తగిన 
వ్యాపకశక్తి గలవి యనునది నిశ్చయము. మంత్రము, పదము, వర్తము 
అనునవి శబ్దమునకు చెందిన మారములు కాగా (11), భువనము, 
తత్త్వము, కళ అనునవి అర్రమునకు చెందిన మాములు. 


వీటన్నింటిలో పరస్పరము వ్యాప్యవ్యాపకభావ ము గలదని 
చెప్పబడినది (12). మంతములన్నియు వాక్యరూపములో 
కూర్పబడియున్న పదములచే వ్యాప్రములై యున్నవి. పదములు 
వర్తములచే వ్యాపించబడియున్నవి. వరముల సమూహమే పదమని 
విద్వాంసులు చెప్పుచున్నారు (13). వర్గములు భువనములచ 
వ్యాపించబడి యున్నవి. ఎలయనగా, భువనములు 
వర్గములయందు ఉపలభ్యమగుచున్నవి. తత్త్వ్వముల 
సమూహములనుండి ఆరంభ*#*౩ పుట్టినవి యగుటచే 
భువనములు లోపల మరియు బయట తమకు కారణమగు ఆ 
తత్త్వుములే వ్యాపించబడి యున్నవి. అనేకములగు భువనములు 
తత్తముల లోపలనుండియే పుట్టినవి. వాటిలో కొన్ని పురాణములలో 
(పసిదములై యుండగా, మరికొన్ని శెవాగమములో నిరూపించబడి 
యున్నవి. వాటికంజు అధికములగు తత్త్వములతో కలిపి 
తత్తములనిియు పూర్ణముగా శివశా[స్తములో ప్రసిదములె 
యున్నవి. ఆ తత్వములు యథాతధముగా కళలచే నిశ్చయముగా 
వ్యాపించబడి యున్నవి (14-17). సృష్టికి ఆరంభములో పరాప్రకృతి 
అయిదు విధములుగా పరిణామమును చెందుట వలన నివృత్తి 
మొదలగు అయిదు కళలు పుటినవి. వీటిలో ముందున్న కళ 
తరువాతి కళలచే వ్యాపించబడి యుండును (18). కావున, పరాశక్తి 
సర్వమును వ్యాపించి యున్నది. ఆమె స్వయముగా విభాగము 
లేకుండగన ఆరు మారములయందు వ్యాపించి యున్నది. ఈ 
పరాప్రకృతి నివతత్త్వమునందు ఉనికిని కలిగి యుండుటచె, దానిచే 
వ్యాపించబడి యున్నది (19). శక్తితో మొదలిడి పృథివీతత్తము 
వరకు గల సర్వము శివతత్త్వము నుండి పుటినవి. ఈ సర్వము ఆ 
అద్వితీయుడగు శివునిచే, కుండ మొదలగునవి మట్టి చేతను వలె, 
వ్యాపెించబడి యున్నవి (20). 


శెవం తత్‌ర్పురమం ధామ యతర్చా ప్యం షడ్పిరధ్వుభిః | 
వ్యాపికావ్యాపికా శక్తి పంచతత్త్వవిశోధనాత్‌ || 21 


నివృత్తా రుదపర్యంతం స్టితిరండన్య శోధ్యతే | ప్రతిషయా 
తదూర్ద్వం తు యావదవ్యకగోచరమ్‌ || 22 


తదూర్ద్వం విద్యయా మధ్య యావద్విశ్వేశ్వరావథధి | శాంతా 
తదూర్తమధాంతే విశుదిశ్శాంత్యతీతయా || 23 


యామాహుః పరమం వ్యోమ పరపకృతియాగతః | ఏతాని పంచ 
తత్తాని యైర్వ్యాప్రమఖీలం జగత్‌ || 24 


త(లైవ సర్వమేవేదం [దష్టవ్యం ఖలు సాధకైః | అధ్వవ్యాప్తిమవిజాయ 
శుదిం యః కర్తుమిచ్చతి || 25 


స విపలంభకశుధెర్నాలం పాపయితుం ఫలమ్‌ | వృథా 
పరిశమస్తస్య నిరయాయివ కేవలమ్‌ || 26 


శక్తిపాతసమాయోగాద్యృతే తత్త్వాని తత్త్వతః | తదాాాప్రిస్తది3వృద్దిశ) 
జ్ఞాతుమేవం న శక్యతే || 27 


శక్తిరాజ్ఞా పరాశెవీ చిదూపా పరమేశ్వరీ | శివోధి%తిష్టత్వభఖిలం యయా 
కారణభూతయా || 28 


నాత్మనో నైవ మాయిషా న వికారో విచారతః | న బంధో నాపి ముక్తిశ్చ 
బంధముకివిధాయినీ || 29 


సరై కశ 3ర్వపరాకాష్టా ఫివస్వాావ్వభిచారిణి | సమానధరిణీ తస్య 
తెసై*#ర్సావెర్విశేషతః || 30 


నివుని ధామము సర్వోత్కృష్టమైనది. దానిని ఈ ఆరు మారములచే 
పొందదగును. పృథివి మొదలగు అయిదు తత్త్వములను విశేషముగా 
శోధించుట వలన వ్యాపకశిలము గలది మరియు వ్యాపనశీలము 
లేనిది అగు శక్తి తలియబడును (21). రుదుని వరకు గల 
[బహ్మాండము యొక్క స్థితి నివృత్తి కళ#**చే శోధింపబడును. ఆపైన 
అవ్యక్షము వరకు గల సతి ప్రతిషా కళళ *చే వద్ది చేయబడును 
(22). ఆ పెన విశ్వేశ్వరుని వరకు గల స్థితిని మధ్యలో నుండే 


విద్వాకళశశిచే, ఆ పెన శాంతి కళ**చే, మారము అంతము వరకు 
శాంత్యతీతకళ**ిచే శోధన చేయబడును (23). దానికే పరమవ్యోమ 
అని పేరు. పర1బహ్మకు |పకృతితోడి సంయోగముచే ఈ అయిదు 
తత్త్వములు పుట్టినవి. వాటిచే జగత్తు అంతయు వ్యాపించబడి 
యున్నది (24). సాధకులు ఈ సర్వమును ఆ పరమాకాశమునందు 
అధిపష్టతమై యున్నదానినిగా దర్శించ వలెను. ఎవడైతే 
మారములందు గల ఈ వ్యాప్తిని గురించి తలియకుండగా శుదిని 
చేయగోరునో (25), అట్టి వాడు శుదినుండి వంచితుడగును. ఆ శుద్ది 
ఆతనికి ఫలమునీయ జాలదు. వాని శమ అంతయు వ్యర్ధము. అది 
వానికి కేవలము నరకమును మాత్రమే పాందింప జేయును (26). 
శక్తిపాతముతో సంయోగము (జీవునకు శక్తితో కలయిక) లేకుండగా ఈ 
తత్త్వ్వుములను గాని, వాటి వ్యాప్తిని గాని, వాటి వృద్రిని గాని 
యథార్తముగా తెలియుట సంభవము కాదు (27). 
చతన్వస్వరూపురాలు, పరమేశ్వరి అగు శక్తియే శివుని ఆజ్ఞ రూపముగా 
నున్నది. సర్వజగత్కారణమగు ఆ శక్తియే సర్వజగ(దూపముగా 
పకటము కాగా, శివుడు ఆ జగత్తునకు అధిబానమగుచున్నాడు (28). 
విచారించి చూచినచో, ఆత్మకు వికారములు గాని, 
మాయాసంబంధము గాని, బంధము గాని, ముక్తి గాని యథార్థముగా 
లేవు. ఆ మాయయే బంధముకివ5వస్తకు మూలము (29). శివునితో 
అభిన్నమగు ఆ మాయాశక్తి శివుని సకలైశ్వర్యముల పరాకాష్ట. ఆ 
మాయ శివునితో సమానమగు ధర్మములను కలిగియున్నది. 


నివుని ఆయా విశిష్టభావములు మాయాశకియందు గలవు (30). 


స తయైవ గృహీ సాపి తేనైవ గృహిణీ సదా! తయోరపత్యం 
యత్కార్యం పరప్రకృతిజం జగత|| 31 


స కర్తా కరణం సేతి తయోరేదో వ్యవస్థితః | ఏక ఏవ 
నివసాక్షాదిధాసౌసమవగ్ధితః || 32 


స్తే పుంసభావేన తయోరేేద ఇత్యపి కేచన | అపరే తు పరా 
నక్తిస్సివస్య సమవాయినీ || 33 


పభేవ భానోశ్చిదూపాణభిన్నైవేతి వ్యవస్తితిః | తస్మాచ్చివః పరో 
హేతుస్తస్యాజ్జా పరమేశ్వరీ || 34 


తయెవ (పేరితా శెవీ మూలప్రకృతిరవ్యయా | మహామాయా చ మాయా 
చ ప్రకృతిస్తి గుణ తిచ || 35 


తెవిధా కార్యభేదేన సా ప్రసూతే షడథ్వనః | న వాగర్షమయశ్చాధ్వా 
షడ్విధో నిఖిలం జగత్‌ | 36 


అసై#:3వ విస్తరం [పాహుశ్శాస్తజాతమశేషతః || 37 


ఇతి గ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వఖండే 
వాగర్త తత్త్వువర్ణనం నామ ఏకోనతింశో్కధ్యాయ: (29). 


అయన ఆమెచే మాత్రమే గృహస్తుడగుచున్నాడు. ఆమె కూడా 
సర్వకాలములలో ఆయనచే మాత్రమే గృహిణి యగుచున్నది. 
పరాప్రకృతినుండి పుటిన ఈ కార్యజగత్తు ఏది గలదో, అది వారి 
సంతానము మా।తమే (31). ఆయన కర్త కాగా, ఆమె కారణము 
అగుచున్నది. ఈ తీరున వారిద్దరి మధ్య ఈ భేదము మాత్రమే 
నిశ్చయించ బడినది. ఒకే శివుడు సాక్షాత్తుగా ఈ రెండు రూపములలో 
నిలిచి యున్నాడు (32). వారిదరి మధ్యలో (స్తీ పురుష భేదము కూడ 
గలదని కొందరు చెప్పుచున్నారు. పరాశక్తికి ఫివునితో 
సమవాయ(విడదీయరాని) సంబంధము గలదని చెప్పుచున్నారు 
(33). సూర్యునకు ప్రకాశముతో భేదము లేని విధముగా, 
చతన్వస్వరూపిణియగు శక్తికి శివునితో భేదము లేదని సిద్దాంతము. 
కావున, శివుడు పరమకారణము కాగా, పరమేశ్వరి ఆయనయిిక్క 
ఆజ్జ్ఞయే అగుచున్నది (34). ఆ ఆజ్ఞ చేతనే గురేపించబడి శివుని 
వినాశము లేని మూలప్రకృతి మహామాయ, మాయ, తిగుణాత్మకమగు 
పకృతి (35) అన మూడు విధములుగా పరిణమించి 
కార్యములయందలి భేదమును బట్టి కలిగిన స్పందనచే ఆరు 
మార్గములను సృజించు చున్నది. ఈ జగత్తు అంతయు వాక్కు 


మరియు అర్ధము స్వరూపముగా గల ఆ ఆరు మారముల వికారము 
మాత్రమే అగుచున్నది (36). శా[స్తములన్నియు ఈ ఆరు మారముల 
విస్తారమును మాతమే బోధించు చున్నవి (37). 


శిశివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వుఖండలో 
జగత్తుయొక్క వాగర్షాత్మకమగు స్వరూపమును వర్షించే 
ఇరువదితొమిదవ అధ్యాయము ముగిసినది (29). 


